కేనోపనిషత్తు 
—_0 
శాంతి మంత్రం 
ఓం ఆప్పాయన్తు మమాంగాని వాక్‌ప్రాణశ్చక్షుః శోత్రమథో బలమింద్రియాణి-చ సర్వాణి! 


సర్వం బ్రహ్మాపనిషదం మా £_ హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకర 
ణ మస్త్వనిరాకరణం మే ౭. స్తు! తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసన్లు 
తేజమయినన్ను॥ 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


మమ - నా; అంగాని - అవయవాలు; అప్మాయన్ల్తు - శక్తివంతములగు గాక; ఆథో - 
ఇంకనూ; వాక్‌ - వాక్కు; ప్రాణః - ప్రాణం; చక్షుః - కన్ను శ్రోత్రమ్‌ - చెవి; బలమ్‌ - శక్తి; 
సర్వాణి - అన్ని ఇంద్రియాణి - ఇంద్రియాలు; చ - కూడ; జెపనిషదం - ఉపనిషత్తులో 
చెప్పబడిన; బ్రహ్మ - బ్రహ్మం; సర్వం - సమస్తం; అహం - నేను; బ్రహ్మ - బ్రహ్మాన్ని మాని 
రాకుర్యాం - నిరాకరింపకుందును గాక; బ్రహ్మ - బ్రహ్మం; మా - నన్ను; మాని రాకరోత్‌ 
- నిరాకరింపకుండుగాక; అనిరాకరణం - నిరాకరించకుండటం; మే - నాయెడల;అస్తు 
- ఉండుగాక; ఉపనిషత్తు - ఉపనిషత్తులతో; యే - ఏఏ, ధర్మాః - ఉత్తమ గుణాలు; 
(ఉన్నవో;తే - అవన్నీ, తదాత్మనివిరతే - ఆ ఆత్మలో శ్రద్ధగల;మయి - నాయందు; సన్లు - 
ఉండుగాక. 


నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని 
ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. 
ఎనశ్నడూనేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక 
(అనగా నేను ఆ బ్రహ్మమే కదా]. నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాక 
రణం కనీసంనాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతు 
జైన నాయందు నిలుచుగాక. నా యందు ఆ సకలధర్మములు నెలకొనుగాక! 


ఓం శాంతిః శాంతిః శాంతి; 


కేనోపనిషత్తు - మొదటిభాగం 
కేనేషితం పతతి ప్రేషితం మనః 

కేనప్రాణః ప్రథమః పైతియుక్తః 

కేనేషితాం వాచమిమాం వదన్ని 


చక్షుః శ్రోత్రం క ఉ దేవోయునక్తి॥ 1 


మనః - మనస్సు, కేన - దేనిచేత; ప్రేషితం - పంపబడి, పతతి - తన పనులుచేయ దు 
ముకుచున్నది; కేన - ఎవనిచేత; యుక్తః - నియోగింపబడి;ప్రథమః - ముఖ్యమైన;ప్రాణః 
- ప్రాణం, పైతి - తన పనులపై సంచరిస్తుంది; కేన - దేనిచేత;ఇషితామ్‌ - ఇష్టాన్ని అను 
సరించి;ఇమామ్‌ - ఈ; వాచమ్‌ - మాటలు; వదన్ని - మానవులు పలుకుతారు?;చక్షుః 
- కన్ను శ్రోత్రం - చెవి; ఉ - నిజానికి; కః -ఏ; దేవః - తేజోవంతుడు; యునక్తి- 


నియమించుతాడు? 


శిష్కుడు : మనస్సుని దాని విషయాలపైకి పడేటట్టు ఏది ప్రేరేపిస్తుంది? దేనిచేత ప్రయో 
గించబడి ప్రాణం తన పనులను కొనసాగిస్తుంది? దేని ఇష్టాన్ని అనుసరించి మానవు 
లు మాటలు మాట్లాడుతారు? నిజంగా ఏ బుద్ధి కళ్లను చెవులను నియమిస్తుంది? 


త్రం మనసో మనో యద్‌ 


( 


త్రస్య శ్రా 
వాచో హ వాచం న ఉ ప్రాణన్య ప్రాణః। 
చక్షుషశ్చక్షురతి ముచ్యథిరాః 


ప్రేత్యాస్మాల్లోకా దమృతాభవన్ని॥ 2 


యత్‌ - ఏదైతే; శ్రోత్రస్త్య - చెవియొక్క; శ్రోత్రమ్‌ - చెవియో; మనసః - మనస్తుయొక్క; 
మనః - మనసో వాచః - వాక్కుయొక్క; హ - నిజంగా; వాచమ్‌ - వాక్కు; సః - అదే; 
ఉ - మరియు; ప్రాణస్య - ప్రాణంయొక్క; ప్రాణః - ప్రాణమో; చక్షుషః - కన్నుయొక్క, 


చక్షుః - కన్నో (ఈ విధంగా తెలుసుకుని ఆత్మ ఈ ఇంద్రియాలూ మొదలైనవే అన్న 


భ్రాంతి; అతి ముచ్య - వదిలించుకుని; థీరాః - బుద్ధిమంతులు, అస్మాత్‌ - ఈ; లోకాత్‌ 
- ఇంద్రియ జీవనం నుండి; ప్రేత్య - తప్పుకొని: అమ్యతాః - అమరులు; భవన్తి - అవు 
తారు. 


ఆచార్యుడు: ఆత్మ శక్తివలననే చెవి వింటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. 
మనస్సు గ్రహిస్తుంది. ప్రాణాలు పనిచేస్తాయి. బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యా 
పారాలనుండి వివక్షిస్తాడు.ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. 


నతత్ర చక్షుర్లచ్చతి నవాగ్‌ గళ్చతి నోమనః 
న విద్యో న విజానీమో యథైత దనుశిష్టాత్‌ ॥ 3 


తత్ర - ఆబ్రహ్మవిషయములో; చక్షుః - కన్ను నగచళ్చతి - పోజాలదు; నవాక్‌ - మాటలు 
(పోజాలవు; న ఉ మనః - మనస్సుకూడ (పోజాలదు; (తత్‌ -అది; న విద్మః - మాకు 
తెలియదు; యథా - ఎలాగ; ఏతత్‌ - దీనిని; అనుశిష్మ్టాత్‌ - నేర్చించవచ్చునో; (తత్‌ అపి 
- అదికూడా; న విజానీమః - మాకు తెలియదు. 


ఆ బ్రహ్మవిషయములో కన్ను పోజాలాదు మాటలుగాని మనస్సుగాని పోలేవు. కాబట్టి 
మాకు దాని గురించి తెలియదు. దాన్ని ఏవిధంగా నేర్పించ వచ్చునో ఆ పద్ధతి కూడా 
మాకు తెలియదు. 


అన్యదేవ తద్విదితాదథో అవిదితాదథి । 
ఇతి శుశ్రుమ పూర్వేషాం యేనస్తద్‌ వ్యాచచక్షిరే 4 


తత్‌ - అది; విదితాత్‌ - తెలిసినదానికంటే; ఏవ - నిశ్చయంగా; అన్యత్‌ - భిన్నమైనది; అ 
థో -ఆపైన; అవిదితాత్‌ - తెలియని దానికంటె; అధి - అతీతమైనది;యే - ఎవరైతే; సః - 
మాకు;వ్వ్యాచచక్షిరే - వివరించారో; పూర్వేషాం - పూర్వీకులనుండి; ఇతి - ఇలా;శుశ్రుమ 
- మేం విన్నాం. 


నిశ్చయంగా అది తెలసిన దానికంటె భిన్నమైనది. ఆ తరువాత అది తెలియనిదానికంటే 
అతీతమైంది. దానిని మాకు వివరించిన పూర్వీకులనుండి మేం ఈ విధంగా విన్నాం. 


యత్‌ వాచా నభ్యుదితం యేన వాగభ్యుద్యతే। 


తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే॥ 5 


యత్‌ - ఏదైతే, వాచా - మాటలచేత; అనభ్యుదితమ్‌ - ప్రకటింపబడదో, యేన - దేనిచే 
త;వాక్‌ - మాటలు; అభ్యుద్యతే - ప్రకటింపబడుతాయో; తత్‌ ఏవ - అది మాత్రమే; 


బ్రహ్మ - బ్రహ్మం అని; త్వమ్‌ - నువ్వు; విద్ధి - తెలుసుకో; యత్‌ - ఏదైతే; ఇదమ్‌ - ఈ : 
ఉపాసతే - జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్‌ - ఇది; న - కాదు. 


మాటలు దేన్ని ప్రకటించలేవో మాటలనే ఏది ప్రకటిస్తుందో అది మాత్రమే బ్రహ్మం అనీ 
ఈ జనులు పూజించేది కాదనీ తెలుసుకో. 


యన్మనసా నమనుతే యేనాహురనో మతమ్‌। 
తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే॥ 6 


యత్‌ - ఏది (ఏ ప్రత్యగాత్మ చైతన్యము); మనసా - మనస్సుచే; న మనుతే - గ్రహించ 


ఆశ 3 


బడదో; యేన - దేనిచేత (ఏ ప్రత్యగాత్మ చైతన్యము చేతు; మనః - మనస్సు మతమ్‌ 


a_ 


(ఇతి - సంకల్పాదులలో ప్రసరించును(అని: ఆహుః- చెప్పదురోతత్‌ ఏవ - అది 
మాత్రమే; బ్రహ్మ - బ్రహ్మం అని; త్వమ్‌ - నువ్వు; విద్ధి - తెలుసుకో; యత్‌ - ఏదైతేఇదమ్‌ 
- ఈ : ఉపాసతే - జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్‌ - ఇది; న - కాదు. 


మనస్సుచేత గ్రహించ శక్యం కానిటి, దేనిచేత మనస్సు సంకల్పాదులలో తిరుగునో అది 
మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలునుకో. 


యచ్చక్షుషా న పశ్చతియే న చక్షూంషి పశ్యతి! 


తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే॥ 7 


యత్‌ - దేనినైతే; చక్షుషా - కన్నులచేత; న పశ్యతి - (మానవుడు చూడడో; యేన - 
దేనిదేత; చక్ష్తూంషి - కన్నులను; పశ్యతి - చూస్తాడో; తత్‌ ఏవ - అది మాత్రమే; బ్రహ్మ - 
బ్రహ్మం అని; త్వమ్‌ - నువ్వు; విద్ధి - తెలుసుకో; యత్‌ - ఏదైతే; ఇదమ్‌ - ఈ :ఉపాసతే 


- జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్‌ - ఇది; న - కాదు. 


కన్నులు చూడజాలనిది కాని ద్యష్టిని చూచేది - అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు 
ఇక్కడ పూజించేది కాదనీ తెలుసుకో. 


యచోత్రేణ న శృణోతి యేన శ్రోత్రమిదం శ్రుతమ్‌! 


న 


తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే॥ 8 


యత్‌ - దేనిని;శ్రోత్రేణ - చెవిద్వారా; నశ్యణోతి - మానవుడు వినజాలడో, యేన - దేని 
చేత;ఇదం - ఈ; శ్రోత్రం - వినికిడి; శ్రుతం - వినబడుతుందో: తత్‌ ఏవ - అది మాత్రమే; 


బ్రహ్మ- బ్రహ్మం అని; త్వమ్‌ - నువ్వు; విద్ధి - తెలుసుకో; యత్‌ - ఏదైతే; ఇదమ్‌ - ఈ: 


ఉపాసతే - జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్‌ - ఇది; న - కాదు. 


మానవుడు చెవిద్వారా వినజాలనిటి దేనిచేత వినికిడి వినబడుతున్నదో - అది మాత్రమే 


బ్రహ్మం అనీ, ఈ జనులు ఇక్కడ పూజించేది కాదనీ తెలునుకో. 


యత్‌ ప్రాణేన న ప్రాణిత యేన ప్రాణః ప్రణీయతే। 


తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిద ముపాసతే॥ 9 


యత్‌ - దేనినైతే ; ప్రాణేన - ఊపిరిచేత; నప్రాణిత - వాసన చూడ జాలడో; యేన - దే 
నిచేత; ప్రాణః - ఊపిరి; ప్రణీయతే - శ్వాసోచ్చాసములను సలుపునో: తత్‌ ఏవ - అది 
మాత్రమే;బ్రహ్మ - బ్రహ్మం అని; త్వమ్‌ - నువ్వువిద్ధి - తెలుసుకోయత్‌ - ఏదైతే; ఇదమ్‌- 
ఈ :ఉపాసతే - జనులు పూజిస్తూ ఉన్నారో; ఇదమ్‌ - ఇది; న - కాదు. 


మానవుడు ఊపిరి చేత వాసన చూడజాలడో, దేనిచేత ఊపిరి శ్వాసోచ్చాాసములను 
సలుపునో - అది మాత్రమే బ్రహ్మ అనీ ఈ జనులు ఇక్కడ పూజించే ఇది కాదనీ తెలు 
సుకో. 

ఇది ప్రథమభాగము 

రెండవ భాగము 

యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి 


నూనం త్వం వేత్ణ బ్రహ్మణో రూపమ్‌! 
యదస్యృత్వం యదస్య దేవేష్యథను 
మీ మాంన్య మేవతే మన్నే విదితమ్‌॥ 1 


యది - ఒకవేళ, నువేద ఇతి - బ్రహ్మతత్వం నాకు బాగా తెలుసును అని; మన్యసే - 
అనుకున్నట్లయితే; నూనం - నిశ్చయంగా; త్వం - నువ్వు; దభ్రమ్‌ ఏవ - చాలా కొంచెం 
మాత్రమే;ఆపి - బహుశా; బ్రహ్మణ: - బ్రహ్మం యొక్క; రూపమ్‌ - రూపం; వేత్ణ - తెలుసు 
కున్నావు; త్వమ్‌ - నువ్వు; (ప్రాణులలో అన్య - ఈ బ్రహ్మం యొక్క యత్‌ - ఏ; రూపమ్‌ 
- _రూపంవేత్ధ - తెలుసుకున్నావో; అపిచ - ఆపైన, దేవేషు - దేవతలలో; అస్య - దాని 
యొక్క;యత్‌ - ఏ; (రూపం తెలుసుకున్నావో నిజంగాఅదంతా చాలా కొంచెమే ఆథ 
మ - అందుచేత ఇక; తే - నీకు; (బ్రహ్మం); మీ మాంస్యమ్‌ ఏవ - తెలుసుకోవలసిన 
విషయమే; విదితం - (నాకు బ్రహ్మం) తెలిసిందని; మనే - అనుకుంటూన్నాను. 


ఆచార్యుడు : నేను బ్రహ్మతత్వాన్నిగూర్చి బాగానే తెలుసుకున్నాను అని ఒకవేళ అనుకున్న 
ట్లయితే నువ్వు తెలుసుకున్నది చాలా స్వల్పం; ఎందుకంటే నువ్వు చూచే ప్రాణులలో 
దేవతలలో పరిచ్చిన్నమైన బ్రహ్మం రూపం అతి స్వల్పం. కాబట్టి బ్రహ్మాన్ని గూర్చి నువ్వు ఇం 
కా తెలుసుకోవలసి ఉంది. 


శిమ్మడు : (మళ్లా చింతనచేసి బ్రహ్మం సాక్షాత్కరించుకొని బ్రహ్మం తెలుసుకున్నానని 
అనుకుంటున్నాను. 


నాహం మనే సువేదేతి నో న వేదేతి వేద చ। 
యోనస్తత్‌ వేద తద్వేదనో న వేదేతి వేద చ॥ 2 


అహం - నేను; సువేద ఇతి - చక్కగా తెలుసినది అని, నమన్సే - అనుకోను; నో న వే 
ద ఇతి- తెలియనిది అనుకొనను, వేదచ - తెలుసుకూడా; నః - నా తోసి విద్యార్థులలో, 
యః - ఎవరు, నఉన వేద - తెలయనిదికాదు; నో వేద ఇతిచ - తెలిననదికూడా; 
తత్‌ - అది; వేద - తెలుసును; (అతడు; తత్‌ - దానిని (ఆ బ్రహ్మమును వేద - తెలుసు 
కున్నాడు. 


నాకు బాగా తెలునును అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలు 
సుకూడా. నా తోడివిద్భార్థులలో అది తెలియనది కాదు అనీ, తెలిసినది అనీ గ్రహించిన 
వాడుదానిని గ్రహించగలడు. 


యస్కామతం తస్య మతం మతం యస్య న వేద సః 


అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవిజానతామ్‌॥ 3 


(బ్రహ్మతత్వం) యస్య - ఎవనికి; అమతమ్‌ - తెలియదో; తస్య - అతనికి; మతమ్‌ - 
తెలుసునుయస్య - ఎవనికి; మతమ్‌ - తెలుసునో;సః- అతడు,న వేద - తెలుసుకోలేదు; 
(యస్మాత్‌ - ఎందుకంటే విజానతాం - తెలిసినవారికి;(పండితులకు) (బ్రహ్మతత్వం) 
అవిజ్ఞాతం - తెలియనిది;అవిజానతాం - అజ్ఞానులకు (తెలియని వారికి; విజ్ఞాతం - తెలి 
సినది. 


ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలియదని భావించునో వాడు దాన్ని తెలుసుకుంటాడు. 
ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలుసునని భావింస్తాడో వాడు దాన్ని తెలుసుకోలేదు. బ్రహ్మ 
వేత్తలు రెండుతెగలు. బ్రహ్మము తెలిసినది అనుకొనువారు. వీరికి బ్రహ్మముతెలయనిటది 

కాని రెండవతెగవారు బ్రహ్మము తెలియదు అనుకొనువారు.వీరికి బ్రహ్మము తెలియును. 


ప్రతిబోధవిదితం మత మమ్యుతత్వం హి వినతే। 
ఆత్మనా విన్దతే వీర్యం విద్యయా విన్దతే ౭_మృతమ్‌ ॥ 4 


ప్రతిబోధ విదితం మతం - ఎవడు అన్ని మనోవికారాల ద్వారా బ్రహ్మం స్ఫూర్తి గోచరం 
చేసుకున్నాడో (అతడు; అమృతత్వం - అమరత్వాన్ని హి - నిశ్చయంగా, విన్దదే- పొందు 
తాడు, ఆత్మనా - ఆత్మచేత; వీర్యం - నిజమైన బలం; విన్దతే - లభిస్తుంది; విద్యయా- 

(పరమాత్మను గూర్చిన జ్ఞానం ద్వారా; అమ్యతమ్‌ - అమరత్వం; విన్దతే - పొందుతాడు. 


మనస్సుచెందే ప్రతి వికారంద్వారా దాన్ని న్ఫూర్తిగోచరంచేనుకున్నవాడు అమరత్వాన్ని 


పొందుతాడు. ఆత్మద్వారా అతడు నిజమైనబలాన్ని పొందుతాడు. జ్ఞానం ద్వారాఅమర 
త్వాన్ని పొందుతాడు. 


ఇహ చేద వేది దథ సతృమస్తి 
న చేదిహావేదీ వృహతీ వినప్టిః 
భూతేషు భూతేషు విచిత్య ధీరాః 


ప్రేత్యాన్మాల్లోకా దమృతా భవన్ని॥ 5 


ఇతి ద్వితీయ ఖండః 


ఇహ - ఇక్కడ; అవేటిత్‌చేత్‌ - తెలుసుకున్నట్లయితే, అథ - ఆపైన; సత్యమ్‌ - (నిజమైన 
జీవనం) సత్యం; అస్త - ఉన్నది; ఇహ - ఇక్కడ; న అవేదిత్‌చేత్‌ - తెలుసుకోనట్లయితే; 
(తదా - అప్పుడు; మహతీ - గొప్ప; నినష్టిః - వినాశ (తస్మాత్‌ - అందుచేతు;ధిరాః - 


ప్రజ్ఞావంతులు;భూతేషు భూతేషు - అన్ని జీవాలలో; (ఆత్మ తత్త్వమును); విచిత్య - సాక్షా 
తరించు కుని, అస్మాత్‌ లోకాత్‌ - ఇంద్రియ జీవనం నుండి (లేదా ఈ లోకం నుండి); 


ప్రేత్య - నిష్క్కమంచి;అమ్యతాః - అమరులు; భవన్తి - అవుతారు. 


ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే ఆపైన నిజమైన జీవితం ఉన్న 
ది. ఇక్కడ సాక్షాత్కరించుకోనట్లయితే సర్వనాశనమే.ప్రతి జీవిలోనూ ఆత్మను వివక్షిం 
చు కుంటూ ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు. 


మూడవ భాగం 

బ్రహ్మ హ దేవేభ్యో విజగ్వే తన్మహ 
బ్రహ్మణో విజయే దేవా అమహీయన్న। 
త ఐక్షన్లాస్మాకమేవాయం విజయోలి_ 


స్మాకమేవాయం మహిమేతి।। 1 


బ్రహ్మ - బ్రహ్మం; దేవేభ్యః - దేవతలకు; విజిగ్యే - జయం చేకూర్చెను; హ - అని కథ; తస్య 
బ్రహ్మణః - ఆ బ్రహ్మంయొక్క; విజయే - జయంలో; దేవాః - దేవతలు; అమహీయన్ల - 


మహిమాన్వితులయ్యారు;తే - వారు; అయమ్‌ - ఈ; విజయః - విజయం, ఏవ - నిజం 
గా; అస్మాకం - మాదే; అయమ్‌ - ఈ; మహిమా - ఘనత; ఇతి -అని; ఐక్షన్త - తలచిరి. 


ఆచార్యుడు : బ్రహ్మం ఒకప్పుడు దేవతలకు (రాక్షనులపైను విజయం సంపాదించిందని 
కథ. విజయం బ్రహ్మంవలనే ఐనా, దానివలన దేవతలు మహిమాన్వితులయ్యారు. నిజం 
గా మేమే గెలిచాం, మాదే ఈ ఘనత దేవతలు తలపోసారు. 


తద్దెషాం విజజ్ఞా, తేభ్యోహ ప్రాదుర్ధభూవ 


తన్న వ్యజానత కిమిదం యక్షమితి 2 


(బ్రహ్మం) హ - అప్పుడు; ఏషామ్‌ - వారి(దేవతలు; తత్‌ - ఆ (గర్వం); విజజ్ఞౌ - తెలుసు 
కున్నది; తేభ్యః - వారికి (ఎదుటి; ప్రాదుర్భ్ధభూవ - తాను ఆవిర్భవించింది; తత్‌ - ఆ; ఇద 
మ్‌ - ఈ; యక్షమ్‌ - దివ్యతేజము; కిమ్‌ - ఏమిటో; ఇతి - అని; నవ్వజానత - (వారికి 
తెలియలేదు. 


దేవతల ఈ గర్వం బ్రహ్మం తెలుసుకున్నది. వారి ఎదుట దివ్యతేజమై సాక్షాత్కరించింది. 


కాని ఆ అపురూపమైన శక్తి ఏమిటో వారికి అర్థం కాలేదు. 


తే£_గ్ని మబ్రువన్‌, జాతవేద; ఏతద్‌ 
విజానీహి కిమేతద్‌ యక్షమితి; తథేతి॥ 3 


తే - వారు; (దేవతలు); అడ్నిమ్‌ - అగ్నితో; అబ్రువన్‌ -ఇలా అన్నారు; జాతవేదః - ఓ జాతవే 
దుడా!; కిమ్‌ ఏతత్‌ యక్షమ్‌ ఇతి - ఈ శక్తి ఏమిటో అని; ఏతత్‌ - ఇది; విజానీహి - తె 
లుసుకో; తథా - అలాగే; ఇతి - అని (అగ్ని అన్నాడు. 


దేవతలు అరగ్నిదేవునితో “ఓ జాతవేదుడా (సర్వజ్ఞుడు ఈ అపురూపమైన శక్తి ఏమిటో తె 
అనుకో” అన్నారు. అందుకు అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు. 


తదభ్యద్రవత్‌, తమభ్యవదత్‌ కో£_సీతి, అగ్మిర్వా 
అహమస్మీత్య బ్రవీజ్ఞాతవేదా వా అహమస్మీతి॥ 4 


(అడి - అగ్ని తత్‌ - ఆ దివ్యతేజమువద్దకు; అభ్యద్రవత్‌ - త్వరగా వెళ్లాడు; తమ్‌ - అతని 
ని;(ఆ దివ్యతేజము కః అసి ఇతి - నువ్వు ఎవరవు అని అభ్యవదత్‌ - అడిగింది; అహమ్‌ 
- నేను, అగ్ని వైఅస్మి - అడ్నిని కదా; ఇతి - అని; అహమ్‌ - నేను; జాతవేదాః అస్మి - జాత 
వేదుడను; ఇతి - అని; అబ్రవీత్‌ - అన్నాడు. 


అగ్ని ఆ దివ్యశక్తి వద్దకు వేగంగా వెళ్లాడు. నీ వెవరివని ఆ శక్తి అతణ్ణి ప్రశ్నించింది. నేను 


అగ్నిని. సర్వజ్ఞలణ్ణి” అని అడ్ని బదులిచ్చాడు. 


తస్కిం స్త్వయి కింవీర్య మిత్యపీదం సర్వం 


దహేయం యదిదం ప్యఖి వ్యామ్‌తి ॥ 5 


తస్మిన్‌ త్వయి - (అలాంటి కీర్తిగలు నీలో; కిమ్‌ - ఏమి; వీర్యమ్‌ - శక్తి; ఇతి - అని (ఆ 
శక్తి అడిగింది; ప్యథివ్యామ్‌ - భూమిమీద; యత్‌ ఇదమ్‌ - ఏదేది; (ఉన్నదో; ఇదమ్‌ - 
ఇది; 


సర్వం అపి - అంతా కూడా; దహేయమ్‌ కాల్షివేయగలను; ఇతి - అని (అగ్ని) అన్నాడు. 


ఐతే నీలో ఏం శక్తి ఉంది? అని ఆ దివ్యశక్తి అడిగింది. భూమ్మీద ఏదేది ఉందో అంతటి 
నీ నేను దహించివేయగలను అన్నాడు అగ్నిదేవుడు. 


తస్తైతృణం నిదధావేతద్‌ దహేతి। 
తదుపప్రేయాయ సర్వజవేన తన్న 
శశాకదగ్గుం స తత ఏవ నివవ్యతే నైత 


దశకం విజ్ఞాతుం యదేతద్‌ యక్షమితి॥ 6 


ఏతత్‌ - దీన్ని; దహ - కాల్చు ఇతి - అని (చెప్పి; తస్మై - అతనికి (ఎదుట; తృణమ్‌- గడ్డి 
పోచను; విదధౌ - ఉంచింది; , సర్వజవేన - (అగ్ని యావచ్చక్తితో; తత్‌ - దాన్ని ఉప ప్రే 
యాయ - సమీపించాడు, తత్‌ - దాన్ని దగ్గుమ్‌ - కాల్చుటకు, నశశాక - అసమర్గుడ 
య్యాడు; సః - అతడు (అగ్ని; తతః - అక్కడినుండి; నివవ్యతే ఏవ - మరలిపోయాడు, 
యత్‌ - ఏదో, ఏతత్‌ - ఈ, యక్షమ్‌ - దివ్య శక్తి, ఏతత్‌ - ఇది; విజ్ఞాతుమ్‌ - తెలసుకో 


డానికి, అశకమ్‌ - నాకు శక్యం కాలేదు; ఇతి - అని (దేవతలకు చెప్పాడు). 


ఆ దివ్య శక్తి అతని ఎదుట ఒక గడ్డిపోచను ఉంచి కాల్చు అన్నది. అగ్షి తన యావచ్చక్తి 
తో ప్రయత్నించాడు కాని ఆ గడ్డిపోచను కాల్టలేకపోయాడు.అద్నిదేవుడు దేవతల వద్దకు 
మరలిపోయి ఈ అపురూపమైన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. 


అథవాయు మబ్యవన్‌, వాయువేతద్‌ 
విజానీహి కిమేతద్‌ యక్షమితి; తథేతి॥ 7 


10 


అథ - అప్పుడు; వాయుమ్‌ - వాయువుతో; అబ్రువన్‌ - (దేవతలు) ఇలా అన్నారు; వా 
యో -ఓ వాయుదేవా (కదిలేవాడు); కిమ్‌ - ఏది; ఏతత్‌ - ఈ; యక్షమ్‌ ఇతి - దివ్య 
శక్తిఅని, ఏతత్‌ - ఇది; విజానీహి - తెలుసుకో; తథా ఇతి - అలాగే అని (వాయువు 
అన్నాడు) 


అప్పుడు దేవతలు వాయుదేవునితో ఓ వాయుదేవా, ఈ అసాధారణమైన శక్తి ఏమిటో 
కనుక్కో అన్నారు. అతడు అందుకు అంగీకరించాడు. 


తదభ్యద్రవత్‌ తమభ్యవదత్‌ కో£_సీతి। 


వాయుర్వా అహ మస్మీత్యబ్రవన్మాతరిశ్వా వా అహమస్కీతి 8 


(వాయుః - వాయువు); తత్‌ - ఆ దివ్యతేజము వద్దకు; అభ్యద్రవత్‌ - వెళ్లాడు; తమ్‌ - ఆ 
వాయుదేవుని; అభ్యవదత్‌ - ఆ శక్తి ఇలా అడిగింది; కః - ఎవరు;అసి ఇతి - నువ్వు అని; 
వాయుః - వాయువును; వై అహమ్‌ అస్మి ఇతి - కదా నేను అని; మాతరిశ్వా - మాతరి 
శ్వుడను : వై అహమ్‌ అస్మి ఇతి - కదా నేను అని, అబ్రవీత్‌ - అన్నాడు. 


వాయువు ఆ అసాధారణశక్తి వద్దకు వేగంగాపోయాడు. ఆ శక్తి నీ వెవరు అని అతణ్ణి 
అడిగింది. నేను వాయువును, గాలికి ప్రభువును అని అతడు సమాధానం చెప్పాడు. 


తస్తిం స్వయి కిం వర్యమిత్యపీదం 


సర్వమాదదియ యదిదం ప్యథివ్యామితి॥ 9 


తస్మిన్‌ త్వయి - (అటువంటి ప్రశస్తిగలు నీలో; కిమ్‌ - ఏమి; వీర్యం - శక్తి; ఇతి - అని ఆ 


దివ్యశక్తి అడిగింది; ఇదం సర్వం - ఇది అంతా; అపి - కూడా; ఆదదీయమ్‌ - నేను ఎగ 
రగొట్టగలను; యత్‌ఇదమ్‌ - ఏదైనాసరే, ప్యథివ్యామ్‌ - భూమిమీద; ఇతి - అని (ఆ వా 
యుదేవుడు బదులు పలికాడు. 


ఐతే నీలో ఏం శక్తి ఉంది? అని ఆ దివ్య శక్తి అడిగింది. భూమ్మీద ఉన్నదేదైనా నేను 
ఎగురగొట్టగలను అన్నాడు వాయుదేవుడు. 


11 


తసైత్యణం నిదధాతే తదాదణ్ల్వే తి। 
తదుపప్రేయాయ సర్వజవేన, తన్న శశా 
కాదాతుం, స తత ఏవ నివవ్యతే। నై తద 


శకం విజ్ఞాతుం యదేతద్‌ యక్షమితి॥ 10 


ఏతత్‌ - ఇది, ఆదత్స్వ - ఎగరగొట్టు; ఇతి - అని; తస్మై - అతని ఎదుట; త్యణమ్‌ - గడ్డిపో 
చను; నిదధౌ - ఉంచింది; తత్‌ - దాన్ని సర్వజవేన - తన యావచ్చక్తితో), ఉపప్రేయా 
య - (వాయువు సమ్‌పించాడు;తత్‌ - దానిని, ఆదాతుమ్‌ - ఎత్తుకోడానికి; నశశాక 
- శక్తుడు కాలేదు; తతః- అక్కడినుండి; పః - అతడు; నివవ్యతే ఏవ - మరలిపోయాడు; 
యత్‌ - ఎవరు; ఏతత్‌ - ఈ; యక్షమ్‌ - శక్తి; ఏతత్‌ - ఇది; విజ్ఞాతుమ్‌ - తెలుసుకోవ 
డానికి; న అశకమ్‌ - నాకు శక్యం కాలేదు; ఇది - అని; (అతడు మరలిపోయి దేవతల 
తో అన్నాడు) 


అతని ఎదుట ఆ దివ్యశక్తి ఒక గడ్డిపోచను ఉంచి దీన్ని ఎగురగొట్టు అంది. వాయువు 
తనసర్వశక్తిని ప్రయోగించాడు కాని ఆ గడిపోచకదలలేదు. అందుచేత దేవతల వద్దకు 
మరలిపోయి ఈ అపురూప శక్తి ఏమిటో తెలుసుకోలేకపోయాను అని దేవతలతో 
అన్నాడు. 


అథేంద్రమబ్రువన్‌, మఘవన్నే 

తద్విజానీహి, కిమేతద్‌ 

యక్షమితి; తథేతి; తదభ్య 

ద్రవత్‌; తస్మాత్‌ తిరోదధే॥ 11 


అథ - అప్పుడు; ఇంద్రమ్‌ - ఇంద్రుడితో (దేవతలకు ప్రభువు); అబ్రువన్‌ - (దేవతలు ఇ 
లాఅన్మారు; మఘవన్‌ - ఓ ఇంద్రా, కిమ్‌ - ఏమిటి; ఏతత్‌ - ఈ; యక్షమ్‌ - శక్తి; ఇతి 
ఏతత్‌ -అని ఇది; విజానీహి - తెలుసుకో; తథా - అలాగే; ఇతి - అని (ఇంద్రుడు పలికా 
డు; తత్‌ - దానివద్దకు; అభ్యద్రవత్‌ - వెళ్ళాడు; తస్మాత్‌ - ఆ ఇంద్రునినుంచి; తిరోదధే - 
ఆ దివ్యతేజముమాయమైపోయింది. 


12 


అప్పుడు దేవతలు ఇంద్రుడితో ఓ దేవేంద్రా! ఈ అపురూపమైన శక్తి ఏమిటో తెలుసుకో 
అన్నారు. ఇంద్రుడు సరేనన్నాడు.ఆ శక్తి వద్దకు త్వరత్వరగా వెళ్లాడు. కాని దివ్యశక్తి అతని 
ఎదుటనుండి అంతర్జానమైంది! 


స తస్మిన్నే వాకేశే స్త్రియ 

మాజగామ బహుశోభమానాముమాం 

హైమవతీం; తాం హోవాచ 

కిమేతద్‌ యక్షమితి॥ 12 


సః - అతడు (ఇంద్రుడు; తస్మిన్‌ - ఆ; ఏవ ఆకాశే - ఆకాశంలోనే; బహుశోభ మానమ్‌ 
- అత్యంత అద్భుత సౌందర్శవతియైన; (స్త్రియమ్‌ - యువతిని; ఆజగామ - వచ్చింది, 
తామ్‌ - ఆమెను, హైమవతిని - బంగారు నగలు గలదానిని (హిమంతుని కుమార్తెను; 
ఉమామ్‌ -ఉమదేవిని; ఉవాచహ - అడిగాడు, కిమ్‌ - ఏమిటి, ఏతత్‌ - ఈ;యక్షమ్‌ - 
శక్తిఇతి - అని 


ఆకాశ స్థలంలోనే ఇంద్రుడు అత్యంత అద్భుత సౌందర్శవతియైన ఒక యువతిని, హిమ 
వంతుని కుమార్తెను చూశాడు.ఆమెను అడిగాడు.ఈ అపురూపమైన దివ్యశక్తి ఏమిటి? 


మూడవ భాగం సమాప్తం. 


నాలుగవ భాగం 

సా బ్రహ్మేతి హోవాచ॥ 

బ్రహ్మణో వా ఏతద్‌ విజయే 

మహియధ్వమితి; తతో హైవ 

విదాజ్టుకార బ్రహ్మేతి॥ 1 

సా - ఆమె; (ఉమాదేవి; బ్రహ్మ - బ్రహ్మం; ఇతి - అని; ఉవాచహ -చెప్పెను ; బ్రహ్మణః 
-బ్రహ్మంయొక్క; విజయే - విజయంతో; ఏతత్‌ - ఇది; మహియ ధ్వమ్‌వై - మీరు ఘన 
త వహించారు గదా; ఇతి - అని, తతః - దాన్నుండి; హవై - మాత్రమే; ఏతత్‌ - ఇది; 


- బ్రహ్మం; ఇతి - అని; విదాంచకార - అతడు తెలుసుకున్నాడు. 


13 


ఆచార్భుడు:అది బ్రహ్మం అని బ్రహ్మం విజయం వలన కదా మీరు మహిమాన్వితులయ్యా 
రుఅని ఉమాదేవి అన్నది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుడు తెలుసుకున్నాడు. 


pre :] 


తస్మాద్‌ వా ఏతే దేవా అతితరా 
మివాన్మాన్‌ దేవాన్‌, యదగ్ని ర్వా 
యురింద్రస్తే ప్యానన్నే దిష్టం పస్పర్ముస్తే 


ప్యానత్‌ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి॥ 2 


3 


తే - ఆ అగ్మి వాయుః ఇంద్రః - అగ్ని వాయువు ఇంద్రుడు; ఏనత్‌ - ఈ (బ్రహ్మాన్ని); నేదిష్ట 
మ్‌- అత్యంత సన్నిహితమైనది; పస్టర్ముఃహి - స్ట్ర్యశించినారు కదాయత్‌ - కనుక; తేహి 
-వారే; ప్రథమః - మొదట; ఏనత్‌ - ఇది (దివ్యశక్తి; బ్రహ్మ - బ్రహ్మం; ఇతి - అని; విదాం 
చకార - తెలుసుకున్నారు; తస్మాత్‌ - అందుచేత, వై - కదా; ఏతే - ఈ; దేవాః - దేవతలు 
; అన్మాన్‌ - ఇతర; దేవాన్‌ - దేవతలను; అతితరామ్‌ ఇవ - అతిశయిస్తారు. 


అందుచేతనే గదా ఈ దేవతలు - అగ్ని వాయువు ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగ 
మించినది. వారే ఆ శక్తికి తతంత సమీపంగా వెళ్లారు. అది బ్రహ్మం అని తెలుసుకోవ 
డంలో వారే ప్రపథములు. 


తస్మాద్‌ వా ఇంద్రో£ి_తితరా 
మివాన్మాన్‌ దేవాన్‌; సహ్మేనన్నే 
దిష్టం పస్టర్శ, స హ్యేనత్‌ 


ప్రథమో విదాంచకార బ్రహ్మేతి 3 


సఃహి - ఆ ఇంద్రుడు; ఏనత్‌ - ఈ బ్రహ్మంను; నేదిష్టమ్‌ - అత్యంత సమీపమున (బ్రహ్మో 
న్ని; పస్పర్శ - స్పృశించాడు; హి - కనుక; సః - అతడు; ఏనత్‌ - ఇది, బ్రహ్మ - బ్రహ్మం; 
ఇతి - అని; ప్రథమః - మొదట; విదాంచకార - తెలుసుకున్నాడు; తస్మాత్‌ వై - కనుకనే; 
ఇంద్రః - ఇంద్రుడు; అన్నాన్‌ దేవాన్‌ - ఇతర దేవతలను; అతితరామ్‌ ఇవ - అతిశయిస్తా 
డు కూడా. 


ఇంద్రుడు ఈ బ్రహ్మం ను నమీవంలో స్పృశించాడు. అందుచేతనే గదా ఇంద్రుడు ఇతర 
దేవతలను అధిగమించినది! అతడే ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలసుకోవడంలో అతడే 


pre :] 


ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు. 


14 


తస్టైష ఆదేశ యదేతద్‌ విద్యుతో వ్యద్యుతదా 
ఇతీన్ష్యమీమిషదా ఇత్యధి దైవతమ్‌॥ 4 


తస్య - దానియొక్క (బ్రహ్మతత్వం యొక్క; ఏషః - ఈ; ఆదేశః - వర్ణన; యత్‌ ఏతత్‌ - 
ఏదైతే; విద్ముతః - మెరుపుయొక్క వ్యద్యుతత్‌ - మెరుము; ఆ -ఆహో! న్ష్యమీమిషద్‌ ఇతి 
ఆ - రెప్పలు ఆర్డేటట్లు చేస్తున్నది. ఆహో; ఇతి అధిదైవతమ్‌ - దేవతలకు లేదా ప్రకృతి 
శక్తులకు సంబంధించినంతవరకు. 


బహ్మం వర్ణన ఇది: అహో! మిరుమిట్లుగొలువు మెరుపును ప్రకాశింపజేసేది ఆ బ్రహ్మమే. 
మనిషిని రెప్పలు ఆర్షేటట్లు చేసేది ఆ బ్రహ్మమే. ప్రకృతి శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకర 
ణకు సంబంధించినదిగా చెప్పవలసింది ఇది. 


అథా ధ్యాత్మం యదేతద్‌ గఛ్చతీవ చ 


మనో£ి_నేన చైతదుపస్మరత్యభీక్ష్యం సంకల్ణః॥। 5 


అథ - ఇక; అధ్యాత్మమ్‌ - ఆత్మలోనే దాని అభివ్యక్తి దృష్టా దాని వర్ణన; యత్‌ ఏతత్‌ అనే 

న - ఈ బ్రహ్మం వల్ల; మనః - మనస్సు; ఏతత్‌ - దీనిని (ఈ ప్రపంచాన్ని); గళ్చతి ఇవ చ 
- తెలుసుకుంటుంది; అభీక్ష్యమ్‌ - ఎల్లప్పుడు; ఉపస్మరతి - జ్ఞాపకం ఉంచుకుంటుంది; 
సంకల్పః చ - ఊహిస్తుంది కూడా. 


ఇప్పడు ఆత్మలో బ్రహ్మం అభివ్యక్తీకరణం అన్న దృక్కోణం నుండి దాని వర్ణనను గురించి; 
ఆ బ్రహ్మంవలననే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం ఉంచు 
కుంటుంది, వస్తువులను ఊహించుకుంటుంది. 


తద్ద తద్వనం నామ 

థి 
తద్వనమిత్ముపాసితవ్యం; 
సమ ఏతదేవం వేదాభిహైనం 


సర్వాణి భూతాని సంవాళ్చంతి॥ 6 


Printer friendly pages from Telugu Bhakti Pages http://www .telugubhakti.com 15 
For free downloads join http://groups.yahoo.com/group/TeluguBhaktiPages/ 


తతహ - అది (బ్రహ్మం); తద్వనమ్‌ నామ - తద్వనం అని పేరు బడెను; తద్వనమ్‌ ఇతి 
- తద్వనమ్‌అని; ఉపాసితవ్యమ్‌ - ధ్యానింపవలెను; సః - అతడు; యః - ఎవరైతే; ఏతత్‌ 
- ఇది (బ్రహ్మం); ఏవమ్‌ - ఇలా; వేద - తెలుసుకుంటాడో (ధ్యానిస్తాడో; ఏనమ్‌ - ఇత 
నిని(ఉపాసకుడిని;నర్వాణి భూతాని - అన్ని జీవాలూ, అభినంవాంఛ్చంతి - ప్రేమిస్తాయి. 


బ్రహ్మం తద్వనం అనీ అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధింపదగినదనీ ప్రసిద్ధి చెందింది. 
కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి ఇలా తెలుసుకున్న వానిని సకల జీవులూ ప్రేమి 
స్తాయి. 


ఉపనిషదం భో బ్రూహీత్యుక్తా త ఉపనిషద్‌ 


బ్రాహ్మీం వావ త ఉపనిషదబ్రూమేతి॥ 7 


భోః - ఆచార్యవర్కా; ఉపనిషదమ్‌ - ఉపనిషత్తును; బ్రూహి - (నాకు చెప్పండి; ఇతి - 
అని (శిష్యుడు అడిగాడు); తే - నీకు; ఉపనిషత్‌ - ఉపనిషత్తు; ఉక్తా - చెప్పబడింది: 


బ్రాహ్మీమ్‌ - బ్రహ్మోనికి సంబంధించిన; ఉపనిషదమ్‌ - ఉపనిషత్తును; వావ - కదా; తే - 
నీకు, అబ్ర్రూమ - చెప్పాం, ఇతి - అని; (అతడు బదులు చెప్పాడు. 


శిష్కుడు : ఆచార్యవర్వా నాకు ఉపనిషత్‌ని ఉపదేశించండి. 
ఆచార్యుడు : నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గూర్చిన ఉపని 


షత్తు నీకు ఉపదేశించాం. 


తస్ట్రై తపోదమ: కర్తేతి ప్రతిష్టా 


వేదాః సర్వాంగాని సత్య మాయతనమ్‌॥ 8 


తపః - తపస్సు; దమః - నిగ్రహం; కర్మ ఇతి - యజ్ఞనిధులు (ఏకనిస్టమైన కర్మ; తస్మై - 
దానియొక్క (ఉపనిషత్తుయొక్క); ప్రతిష్టా - పాదాలు; (వాటిపైన అది నిలుస్తుంది); వే 
దాః - వేదాలు; సర్వాంగాని - అన్ని అవయవాలు; సత్యం - సత్యం; ఆయతనమ్‌ - నివాస 
స్థానం. 


16 


తపస్సు, నిగ్రహం, నిష్టా పూర్వకమైన కర్మ ఇవి దానికి (ఉపనిషత్తులోని బ్రహ్మ జ్ఞానానికి) 


ల 


మూలభిత్తికలు. వేదాలు దాని సర్వాంగాలు. సత్యం దాని నివాస స్థానం. 


యోవా ఏతామేవం వేదాపహత్య పాష్మాన 
మనన్సే స్వర్లేలోకే జ్యేయే ప్రతితిష్టతి ప్రతితిష్టతి। 9 


ఇతి చతుర్దుః ఖః 


యం - ఎవరైతే; వై - నిజంగా; ఏతామ్‌ - దీనిని (ఉపనిషత్తును ఏవమ్‌ - ఇలాగ; వేద 
- తెలుసుకుంటాడో; (సః - అతడు]; పాష్మానమ్‌ - పాపాన్ని అపహత్య - నశింపజేసి; అ 
నన్తే - శాశ్వతమైన; జ్యేయే - అత్యున్నతమైన, మహత్తమమైన; స్వర్గేలోకే - బ్రహ్మంలో లేక 
ఆనంద మయమైన స్వర్గంలో, ప్రతితిష్టతి - నివసిస్తాడు; (రెండవ ప్రతితిష్టతి - ఉపనిష 
త్తు సమాప్తిసూచిస్తుంది. 


నిజంగా, ఇలా ఉపనిషత్తును తెలుసుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనం 
తము మహోన్షతమూ ఆనందమయమూ ఐన బ్రహ్మంలో ప్రతిష్టితుడౌతాడు. అవును 
దాన్లో ప్రతిష్టితుడౌతాడు. 

శాంతి మంత్రం 
ఓం ఆప్పాయన్తు మమాంగాని వాక్‌ప్రాణశ్చక్షుః శ్రోత్రమథో బలమింబ్రియాణిచ సర్వాణి! 
సర్వం బ్రహ్మాపనిషదం మా £_ హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకర 
ణ మస్త్వనిరాకరణం మే 2. స్తు! తదాత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మాస్తేమయిసన్లు 
తేజమయినన్ను॥ 


ఓం శాంతిః శాంతిః శాంతిః 


మమ - నా; అంగాని - అవయవాలు; అప్కాయన్లు - శక్తివంతములగు గాక; ఆథో - 
ఇంకనూ; వాక్‌ - వాక్కు; ప్రాణః - ప్రాణం; చక్షుః - కన్ను శ్రోత్రమ్‌ - చెవి; బలమ్‌ - శక్తి; 
సర్వాణి - అన్ని ఇంద్రియాణి - ఇంద్రియాలు; చ - కూడ; జౌపనిషదం - ఉపనిషత్తులో 
చెప్పబడిన; బ్రహ్మ - బ్రహ్మం; సర్వం - సమస్తం; అహం - నేను; బ్రహ్మ - బ్రహ్మాన్ని మాని 
రాకుర్యాం - నిరాకరింపకుందును గాక; బ్రహ్మ - బ్రహ్మం; మా - నన్ను; మాని రాకరోత్‌ 
- నిరాకరింపకుండుగాక; అనిరాకరణం - నిరాకరించకుండటం; మే - నాయెడల;అస్తు 
- ఉండుగాక; ఉపనిషత్సు - ఉపనిషత్తులతో; యే - ఏఏ, ధర్మాః - ఉత్తమ గుణాలు; 
(ఉన్నవో);తే - అవన్నీ తదాత్మనివిరతే - ఆ ఆత్మలో శ్రద్ధగల;మయి - నాయందు; సన్లు - 
ఉండుగాక. 


17 


నా అవయవాలు శక్తివంతాలగుగాక. నా వాక్కు, ప్రాణాలు, కళ్లు, చెవి మరియు అన్ని 
ఇంద్రియాలు శక్తివంతాలగుగాక. ఈ సకలబ్రహ్మాండము వేదాంతవేద్యమైన బ్రహ్మమే. 
ఎన్నడూనేను బ్రహ్మాన్ని నిరాకరించకుందునుగాక. బ్రహ్మం నన్ను నిరాకరింపకుండుగాక 
(అనగా నేను ఆ బ్రహ్మమే కదా]. నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండుగాక. బ్రహ్మనిరాక 
రణం కనీసంనాలో లేకుండుగాక. ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమగుణాలు ఆత్మనిరతు 
జైన నాయందు నిలుచుగాక. నాయందు ఆ సకలధర్మములు నెలకొనుగాక! 


ఓం శాంతిః శాంతిః శాంతి; 


18 


